Registered No. HSE - 49 / 2016 


W.No.10 


ANDHRA 
PRADESH 


ఉత్తర్వులు : 


ఆంధ్రప్రదేశ్ 


ప్రభుత్వం 


నిర్దేశము : 


సత్యమేవ జయతే 


1 


आंध्र 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


GalT500 


AMARAVATI , WEDNESDAY , MARCH 15 , 2023 

PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 

--X- 


///// 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 

సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారు 
కాకినాడ . 


RIGHT TO 
INFORMATION 


దొంతి సంఖ్య 2063 / 2013 - ఇ . 

తేది : 04-01-2023 . 

శ్రీ వెంకటేశ్వర ఎస్.సి. లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్ నెం.సి -987 , మాధవపట్నం , 
సామర్లకోట , సామర్లకోట మండలం , కాకినాడ జిల్లా సంఘ కార్యకలాపములు - పరిసమాప్తి . 


&&&& 


G.2803 


[ 1 ] 


సహకార సంఘములు డిప్యూటీ రిజిస్ట్రారు , కాకినాడ వారిచే జారీచేయబడిన 
నోటీసు దొంతి సంఖ్య 1491 / 2022 - ఇ , తేది . 12.12.2022 . 


కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఎస్.సి లేబర్ కాంట్రాక్టు సహకార 
సంఘం లిమిటెడ్ నెం.సి -987 మాధవపట్నం , సామర్లకోట ది .24.2.2015 వ తేదిన రిజిష్టరు కాబడినది . 


సంఘము చాలా సంవత్సరముల నుండి ఏవిధమైన కార్యకలాపములు నిర్వహించకుండా నామమాత్రముగా 
నిలిచియున్నదని , సంఘ అభివృద్ధికి సంఘ మాజీ పాలకవర్గము కాని , సభ్యులు కాని చర్య తీసుకోనుటలేదని , సంఘమునకు 
చాలా కాలము నుండి పాలకవర్గమునకు ఎన్నికలు జరుగుటలేదని , సంఘము వలన సంఘ సభ్యులకు ఏవిధమైన 
ఉపయోగములేదని , సంఘ లెక్కలకు చాలా సంవత్సరముల నుండి ఆడిట్ నిర్వహించుటలేదని , జిల్లా సహకార ఆడిట్ అధికారి , 
కాకినాడ వారిచే సంఘము పుస్తకములు లభ్యముకాని జాబితా నందు ఉంచడమైనదని , తదితర కారణముల చేత సహకార 


ANDHRA PRADESH GAZETTE , March 15 , 2023 

సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారు , కాకినాడ వారు ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964 లోని పరిఛ్ఛేదము 64 ( 2 ) 
ననుసరించి దానిని పరిసమాప్తి చేయుటకు తీసికోనబోవు తదుపరి చర్యపై ఏవిధమైన అభ్యంతరములుకాని , ఆక్షేపణలుకాని 
ఉన్నచో ది .30.12.2022 వ తేది లోపు తెలియచేసు కోనవలసినదిగా సంఘ అధ్యక్ష పాలకవర్గము వారికి పైనిర్దేశము నందు 
కోరుచూ నోటీసు జారీ చేయడమైనది . 


2 


వారి నుండి ఏవిధమైన అభ్యంతరములుకాని , ఆక్షేపణలుకాని సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారు , కాకినాడ 
వారికి నిర్ణీత గడువు ఉన్నప్పటికి తెలియజేసి యుండలేదు . 


పై కారణముల దృష్ట్యా , ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము , 1964 లోని పరిచ్చేదము 64 ( 2 ) ప్రకారము 
నాకు దఖలు పడిన అధికారములు పురస్కరించుకుని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం , మాధవపట్నం గ్రామము నందలి 
" శ్రీ వెంకటేశ్వర ఎస్.సి లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం లిమిటెడ్ , నెం.సి -987 మాధవపట్నం , సామర్లకోట " యొక్క 
కార్యాకలపములు పరిసమాప్తి చేయుచూ ఉత్తర్వులు జారీచేయడమైనది . 

పైన తెల్పిన చట్టము నందలి పరిచ్చేదము 65 ( 1 ) ననుసరించి శ్రీ ఎస్ . రవికుమార్ , సీనియర్ ఇన్స్పెక్టర్ , సబ్ 

డివిజన్ , కాకినాడ వారిని పరిసమాప్తకునిగా నియమించడమైనది . 


ఈ కార్యవర్తనములలో నియమించబడిన పరిసమాప్తకులు తక్షణమే సంఘ ఆస్తులను రాబట్టుటకు బకాయిలను 
చెల్లించుటకు తగు చర్యలు గైకొని , సంఘ వ్యవహారములను తుది సమాప్తి చేసి , చట్ట విభాగము 66 ( 4 ) ననుసరించి సహకార 
సంఘముల రిజిస్ట్రారు , కాకినాడ వారికి తుది సమాప్తి నివేదిక సమర్పించవలెను . 

( నా చేవ్రాలు మరియు సీలుతో ది . 0 14 వ తేది జనవరి నెల , 2023 వ సంవత్సరంన జారీచేయడమైనది ) 


-X --- 


బి . కె . దుర్గాప్రసాద్ , 

సహకార సంఘముల డిప్యూటీ రిజిస్ట్రారు , 


కాకినాడ . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


